రాయి చేసిన నేరం 








చేసిన నేరం 


ఆఫ్రకా జానపద కథ 


లంయి 





మదన్‌ అనె పిల్లవాడు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. 





అతడు వాళ్ల నానమ్మ వాళ్ల ఇంటికి వెళుతున్నాడు. 


చీకటి పడుతుండటంతో ఆ రాత్రి దారి పక్కన గడపాలని 
మదన్‌ అనుకున్నాడు. పొద్దున లెచి వాళ్ల నానమ్మ వాళ్ల 
ఇంటికి బయలు దెరవచ్చు. అయితే, మదన్‌ దగ్గర 
కొంత దబ్బు ఉంది. రాత్రి వాట్‌ని ఎవరైనా 
దొంగలిస్తారేమోనని అతడు భయపడ్డాడు. అందుకని 
అతదు వాటిని ఒక పెద్ద రాయి కింద్వదాచిపెట్లాడు. 












ఆ తరవాత మదన్‌ 
వెన్నెల రేయిలో హాయిగా 
నిద్రపోయాడు. 


అయితే, మదన్‌ ఒంటరిగా లేడు. 





మరునాడు పొద్దున లెచిన మదన్‌కి బాగా 
ఆకలిగా అనిపించింది. దగ్గరలోని నదిలో 
స్నానం చెసి, తినటానికి ఏమైనా 
కొనుక్కుందామని అనుకున్నాడు. అయితే, 
రాయి కింద డబ్బుల కల చూస్తే అక్కడ మట్టి 
తప్పించి ఇంకేమీ లేదు. 


చాలా కష్టం మీద అతడు ఆ పెద్ద రాయిని పక్కకి 
దొర్లించాడు. అన్ని రాళ్ల కిందా వెదికాడు. మదన్‌ 
ఆందోళన పడసాగాడు. ఆ నాలుగు డబ్బులు 
తప్పించి అతడి దగ్గర ఇంకేమీ లెదు. ఆ డబ్బులు 
ఎలా పోయాయి? ఎంత వెదికినా అతడికి ఆ 
డబ్బులు కనిపించ లేదు. 








దాంతో మదన్‌ భోరుమని ఏడవసాగాడు. అతడి ఏడుపులు విని 
ఒక్కొక్కరుగా దగ్గర పట్టణంలోని ప్రజలు గుమిగూడసాగారు. అతడి 
బాధకి కారణం ఏమిటో వాళ్లు తెలుసుకోవాలని అనుకున్నారు. 
కాసెపటికి పట్టణ ప్రముఖుడు, సైనికాధికారి కూడా వచ్చారు. 
అప్పుడు మదన్‌ వాళ్లకి తన కథ మొత్తం చెప్పాడు. “నిద్రపోటానికి 
ముందు చుట్టుపక్కల ఎవరినైనా చూశావా?" ప్రముఖుడు అడిగాడు. 








తన చుట్టుపక్కల ఎవరినీ మాధవ్‌ చూడలెదు. 
“ఆ రాయి ఎక్కడ ఉందో చూపించు," ప్రముఖుడు అడిగాడు. 
తాను డబ్బులు దాచిన రాయిని మాధవ్‌ చూపించాడు. 
ప్రముఖుడు కాసెపు తల పట్టుకుని, “సైనికాధికారి! ఈ 
రాయిని బంధించి విచారణ కోసం దర్ప్చారులో హాజరు 
పరచండి," అన్నాడు. 

అక్కడ ఉన్న వాళ్లల్లో ఒక్కరు కూడా కదల లేదు. తాము 
సరిగానే విన్నామా అన్న అనుమానం ప్రజలకు వచ్చింది. 
“ఈ రాయిని దర్పారుకి తీసుకుని రండి," ప్రముఖుడు మళ్లీ 
అన్నాడు. "మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? త్వరగా 
కానివ్వండి!" 





భారికాయులైన ముగ్గురు వ్యక్తులను 
ఆ రాయిని దర్చారు వరకు తీసుకుని 
వెళ్లటానికి నియమించారు. ఆపాటికి 
దర్చారులో ప్రజలు పెద్ద సంఖ్యలో 
గుమిగూడారు. ఈ విచిత్ర 
విచారణను చూడాలన్న 
ఉత్సాహంలో ప్రజలు ఉన్నారు. 
అందరూ నిశ్శబ్దంగా ఉండాలని 
సైనికాధికారి ఆజ్ఞాపించాడు. 
ప్రముఖుడి దగ్గర ఆ రాయి, మాధవ్‌ 
ఉన్నారు. 





విచారణ మొదలు కావటానికి ముందు ఒక పెద్ద బాతుల గుంపు 
దర్పారులోకి వచ్చింది. ఎంతో కష్టం మీద వాటిని అక్కడి నుంచి 
తరిమెశారు. 





“ఓ రాయీ, మాధవ్‌ అనే ఈ పిల్లవాడి డబ్బులు 
దొంగలించావా?" (ప్రముఖుడు అడిగాడు. 
రాయి ఏ సమాధానమూ ఇవ్వలేదు. 





రాయి సమాధానం చెప్పటం లెదని పుస్తకంలో రాయమని 
గుమాస్తాకి ప్రముఖుడు చెప్పాడు. అది విన్న ఎర్ర చొక్కా 
వేసుకున్న ఒక వ్యక్తి నవ్వసాగాడు. సైనికాధికారి అతడిని కోప్పడి 
నోరు మూసుకునేలా చేశాడు. 

“ఓ రాయీ, దారి పక్కన నీకు పని ఏమిటి?" ప్రముఖుడు 
అడిగాడు. 

రాయి ఏ జవాబూ ఇవ్వలేదు. దాంతో గుంపులోంచి మరికొందరు 
నవ్వసాగారు. 

“అందరూ ప్రశాంతంగా ఉండండి," ప్రముఖుడు గంభీరంగా 
అన్నాదు. 

“ఓ రాయీ, నీ ఊరు పేరు ఏమిటో చెప్పు?" ప్రముఖుడు 
అడిగాడు. 





రాయి ఎటువంటి సమాధానం ఇవ్వ లేదు. 

నవ్వు ఆపుకోటానికి ఒక మహిళ తన పైగుడ్డని నోట్లో 
కుక్కుకుంది. 

“ఓ రాయీ, మీ అమ్మా, నాన్నల పేరు చెప్పు?" ప్రముఖుడు 
తరవాత ప్రశ్న అడిగాడు. 








అయితే, ఈసారి కూడా రాయి సమాధానం 
చెప్పలెదు. జవాబులు ఇవ్వకుండా రాయి సభను 
అగౌరవపరుసోందని పుస్తకంలో రాయమని 
గుమాన్తాకి చెప్పాడు ప్రముఖుడు. అందుకు 
కూడా దానికి శిక్ష పడుతుంది. అది విన్న 
తరవాత కూడా రాయి ఏడవ లేదు, నవ్వ లెదు. 
ఎర్ర చొక్కా వ్యక్తి మాత్రం కిందపడి దొర్లుతూ 
మరీ నవ్వసాగాడు. 





అది చూసి ప్రముఖుడు కోపంతో గుమాసాకి ఆజ్ఞలు జారీచేశాడు. “విచారణ సమయంలో గోల చేసినందుకు ఇక్కడున్న వాళ్లందరికీ ఒక్కొక్క కానీ 


జరిమానా," అన్నాడు. సైనికాధికారి అందరి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులన్నింటిసీ ప్రముఖుడు మాధవ్‌కి ఇచ్చాడు. 


దాంతో మాధవ్‌ ఎంతో సంతోషించాడు. అతడు 
పొట్టనిండా భోజనం చేసి, వాళ్ల నానమ్మ వాళ్ల 


ఇంటికి బయలుదేరాడు. సళ 






ర శ వ్యక్త క ఆ రాయిని వ వ. చోటు ఎరు తీసుకుని 3 వెళ్లాలని [హా ఆజ్ఞాపించాడు. 


me 





